


ఆశిష్‌ రాయచూర్‌ 


ఉచిత పంపిణీ కోసం మాతమే 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ & వరల్డ్‌ & టీచ్‌, బెంగళూరు, ఇండియా ముదించి పంపిణీ సింది. 
మొదటి ఎడిషన్‌ ముదించబడింది: సెప్టెంబర్‌ 2007 

సవరించిన సంస్కరణ: మే 2020 

మొదటి తెలుగు ఎడిషన్‌: ఫిబవరి 2021 


Contact Information: 

All Peoples Church & World Outreach, 

# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 2nd Block, 
Kalyan Nagar, Bangalore 560043 Karnataka, INDIA 


Phone: +91-80-25452617 
Email: bookrequest@apcwo.org 
Website: apcwo.org 


Unless otherwise indicated, all Scripture quotations are taken from the Holy Bible, New King James 
Version. Copyright © 1982 by Thomas Nelson, Inc., Used by permission. All rights reserved. 


Biblical definitions, Hebrew and Greek words and their meanings are drawn from the following 
resources: 


Thayer's Greek Definitions. Published in 1886, 1889; public domain. 

Strong's Hebrew and Greek Dictionaries, Strong's Exhaustive Concordance by James 
Strong, S.T.D., LL.D. Published in 1890; public domain. 

Vine's Complete Expository Dictionary of Old and New Testament Words, © 1984, 1996, 
Thomas Nelson, Inc., Nashville, TN. 


ఆర్థిక భాగసాామ్యం 

మా ఈ ప్రచురణలను ఆల్‌ పీపుల్స్‌ చర్‌ సభ్యుల, భాగస్వాముల, స్నేహితుల OS సహకారంతో 
ముదించి ఉచితంగా పంపిణీ చేయడం సాధ్యపడుతున్నది. ఈ ప్రచురణ ద్వారా మీరు మేలు 
పొందినట్లయితే ఆల్‌ పీపుల్‌ చర్‌) ద్వారా ప్రచురితమవౌతున్న ఈ పుస్తకాల ముదణ, పంపిణీ 
కోసం ఆర్థికంగా సహకరించి తోడడవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మీ విరాళాలు ఏ 
విధంగా ఇవ్వాలి అని తెలుసుకోడానికి apcwo.org/give వెబ్‌సైట్‌ చూడండి. లేక, ఈ పుస్తకం 
చివరిలో “ఆల్‌ పీపుల్స్‌ చర్‌తో భాగస్వామ్యం" అనే పేజీ చూడండి. కృతజ్ఞతలు ! 


మెయిలింగ్‌ జాబితా 


ఆల్‌ పీపుల్‌ చరి నుండి ఉచిత పుస్తకాలు విడుదలైనప్పుడు తెలియజేయడానికి, మీరు 
apcwo.0r9 వద్ద మా మెయిలింగ్‌ జాబితాకు చందా పొందవచ్చు 


1. (స్ర్తీలు ఆఫీసుల్లో పనిచేయడం OB SDAP? vecsssccssssssssssessssssssssssssssssssssessssssssssssssssssssssssssssseesseeees 1 
2. పనిచేసే [Den కుటుంబాన్ని, పనిని, తమ ఆధాశతి్మక జీవితాన్ని ఎలా సమన్వయం 

OS DOD Pete అ ttt LT TE 8 
3౩. ఉద్యోగ స్థలంలో ఎదురయే సవాళ్ళతో (స్రీలు ఎలా వ్యవహరించాలి?...............౬౬౭౭౭౭లలలలలలలం 12 


4. ఇద్దరూ సంపాదించే కుటుంబాలలో వచే సమస్యలు, పరిష్కారాలు.............==౬౬=౬౭౭౭౭౭జలలలలలజలలలల 16 


1. [Rew ఆఫీసుల్లో పనిచేయడం సరైనదేనా? 


పని చేసే సలంలో [Hew అనే అధయాన్నిగూరి నేను మాట్లాడాలని ఉద్దెశించిన 
మొదటిసారి, నా భార Dad, “Ss అంశం మీద మాట్లాడడానికి నీకే విధంగా అర్హత 
ఉన్నదని నీకనిపిస్తుంది?” అని అడిగింది. “నేను ఆదికాండం నుండి ప్రకటన గంధం 
వరకు చదువుతాను, ఈ అంశం గురించి బైబిల్‌ ఏమి చెబుతుందో కనుగొని, అది కోతలకు 
చెబుతాను, 908" అని నేను జవాబిచాాను. కాబట్టి, ఇక్కడ నేను Dojo నా 
స్వానుభవం నుండి కాదు గాని అచ్చంగా నా వాక్యధ్యానం నుండి వచింది. 
లేఖనానుసారంగా ఈ అంశాన్ని తీసుకుని, దానిని మన జీవితాలకు అన్వయించుకోవడం 
మనం నేర్చుకుందాం! 


[Yen ఆఫీసుల్లో పనిచేయవచా]? దీని గురించి ప్రజలకు ఫీన్నాభిప్రాయ్డాలు ఉన్నాయి. 
కొందరు “చేయవచు” 00%, కొందరు “చేయకూడదు! (Yew ఇంట్లో ఉండాలి గాని 
బయటకు అడుగుపెట్టకూడదు”" అంటారు. వారి అభిపాయాలను సమర్గించుకోవడానికి 
వారు లేఖనాలను కూడా ఎత్తి చూపవచుు. కాని దీని గురించి BAS దృక్పథం ఎమిటో 
తెలుసుకుందాం. 


స్త్రీలపై లేఖన దృక్పథం 


ఆదికాండము 2:18 
మరియు దేవుడైన యెహోవా -నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటియైన 
సహాయమును వానికొరకు చేయుదు ననుకొనెను. 


స్తీ ఎందుకు సృజించబడింది? దేవుడు స్తీని రెండు సామాన్యకారణాలతో సృజించాడు- 
పురుషునికి సహకారిగా సహాయంగా ఉండడానికి. ఆమె అతనికి “సాటియున సహాయం"గా 
ఉండాలి హాబీలో దాని అర్థం “వేరొక భాగం" అనీ లేక “సమాన హూదాగల వ్యక్తి" అని. 
కాబట్టి (స్తీ పురుషునిపై ఆద్ధారపడిన వ్యక్తిగా కాకుండా అతనితో సమానంగా ఉండడానికి 
సృజించ్చబడింది. అలా (స్తే పురుషులు ఒకరితో ఒకరు సమానంగా సృజించబడ్డారు. 
కాబట్టి స్తీ పురుషుల మధ్య ఉండాలిన సంబంధం ఇచిిపుచుకొనేదిగా ఉండాలని 
ఉదేశించబడింది. వారు ఒకరికొకరు “సహకారులు, తోడుగా ఉండాలి. కాని పాపంలో 
పడినప్పుడు ఇదంతా మారివోయింది. 


ఆదికాండము 3:16 
ఆయన [HED ప్రయాసమును నీ గర్పవేదనను నేను మిక్కిలి హెచిించెదను, వేదనతో పిల్లలను 
కందువు, నీ భర్త్రయడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని Dd Jd. 





దేవుడు మొదటిగా (స్తీ పురుషులను సమాన హోదా గలవారుగానే రూపించాడు కాని 
పాపంలో పడిన రోజునుండి, (స్తీ పురుషునికంబె తక్కువగా మారింది. తన భర్తయెడల 
ఆమెకు కోరిక, ఆశ కలిగింది, అతడు ఆమెను పరిపాలించేవాడయ్యాడు. కాబటి పాపంలో 
పడడంవల్లు, ఈనాడు పురుషాధిక [OHodorP మారింది. ఇది పతనమైన స్పితియే గాని 
దేవుడు ఉద్దేశించిన స్పితి కాదు. కాని శుభవార్త ఏమిటంశే, క్రీస్తు తన విమోచన 
కార్యంద్వారా, [WO పురుషునితో సమానంగా చేసేశాడు. ఇప్పుడు క్రీస్తులో [Had 
పురుషుడని లేదు. “ఇందులో య్లూాదుడని గ్రీసు BIWHHN లేదు, దాసుడని 
స్వతంతుడని లేదు, పురుషుడని (స్తీ అని లేదు; యేసు క్రీస్తునందు మీరందరును 
ఏకముగా ఉన్నారు" (గలతీ 3:28). 


ఇప్పుడు (స్తీ పురుషులిద్దరూ కృపా జీవితంలో సహవారసులే (గ్రీకు అర్దం “సమానంగా 
పాలుపొందేవారు”. 


1 పతురు 3:7 

అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై యున్నారని యెరిగి, 
యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము 
కలుగకుండునట్లు, జ్ఞానము చొపున వారితో కాపురము చేయుడి. 


BHD విషయాలలో (స్తీ సమానమైన భాగం కలిగి వుందని ఇప్పుడు పురుషుడు e940 
చేసుకోవాలి. అయితే, ఇంకా విమోచించబడని పతనమైన లోకంలో, పురుషుడు ఇంకా 
ఆధిపత్యం చలాయించడం ప్రధానంగా చూస్తాం. లోకం ఇంకా పూర్తిగా 
విమోచింపబడలేదు కాబట్టి ఈ విధానం ఇంకా కొనసాగుతుంది. 


బైబిల్లోని (స్తీలు 


మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, చరిత అంతటా దేవుడు (స్త్రీలను, వారి 
గృహాలకు బయట, భిన్నమైన సామరాలతో వాడుకున్నాడని కనుగొంటాం. త్వరగా 
ఉదాహరణల జాబితా చూద్దాం. 


(పవ[కి మిరాఘయు 


నిగమ 15:20 
మరియు అహరోను సహూదరియు (ప్రవక్తియునగు మిర్యాము తంబురను చేతపట్సుకొనౌను. స్రీలందరు 
తంబురలతోను నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా... 


పత్యక్షపు గుడారాన్ని కట్టడంలో సహకరించిన [Hen 


నిగమ 35:22,25-26 

22 (స్తీలుగాని పురుషులుగాని యెవరెవరి హృదయములు వారిని (ేరేపించానో వారందరు 
యెహూవాకు బంగారు అరించిన అపతెివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, 
తావళములను, నసమస్తవిధమైన బంగారు వస్తువులను తెచిరి. 

25 మరియు వివేక హృదయముగల (స్రీలందరు తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూయే 
రక్తవర్ణములుగల నూలును సన్ననార నూలును BOE. 

26 ఏ [Ned జానహృదయము గలవారై (పేరేపింపబడిరో వారందరు మేకవెండ్రుకలను వడికిరి. 


స్తేలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలని దేవుడు కోరడం 


ద్వితీయాపదోశకాండము 31:12 

మీ దేవడైన యుహోూవాకు భయపడి యీ ధర్శశా(స్త వాక్య్వములన్నిటిని అనునరించి 
నడుచుకొనునట్లు పురుషులేమి [HSM పిల్లలేమి నీ పరములలోనున్న పరదేసులేమి వాటిని విని 
నేరుుకొనుటకై అందరిని పోగుచేయవలెను. 


దెబోరా 
[HdL§ అయిన దొాబోరా, ఇశాయేలులో న్యాయాధిపతిగా కూడా ఉంది (న్యాయాధి 4:4). 
యాయేలు 


ఒక పురుషుని తలపై మేకు దిగగొట్టడంతో ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని 
సాధించిపెట్టిన గృహిణి యాయేలు (న్యాయాధి 4:21). 


యొరూషలేము ప్రాకారములు తిరిగి కట్టుటలో దేవుడు [Nod 
ఉపయోగించుకున్నాడు. 


నెహెమ్యా 3:12 
వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహెషు కుమారుడైన షల్లూమును 
అతని కుమార్తెలును బాగుచేసిరి. 


ఎసరు 


దేవుని ప్రజలకు విమోచన BOIS రాణి ఎస్తేరు. 


యేసుకు పరిచర్య చేసిన [Hen 


కొత్త నిబంధనలో యేసుకు పరిచర్య BIS [స్తీలనుగురించి మనం చదువుతాం. 


3 


మార్కు 15:41 
ఆయన HOODS ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు 
కాక ఆయనతో యెరూషలేమునకు వచిన ఇతర (స్తీలనేకులును వారిలో ఉండిరి. 


లూకా 8:1-3 

1 వెంటనే ఆయన దేవుని రాజుసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, పతి పట్టణములోను పతి 
గామములోను సంచారము చేయుచుండగా 

2 పండైెండుమంది శిష్యులును, అపవితాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు (స్త్రీలును, 
అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మరగ్గలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క 
గృహనిర్వాహకుడగు కూజా భార5యగు యాహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి. 

3 DOD ఇతరులనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు SOS. 


లూదియ 


అహాొ.కా. 16:14 

అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్తీ వినుచుండొను. ఆమె ఊదారంగు MSA అమ్ము 
తుయతైర HQeaworen. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెపిన మాటలయందు 
అక్షకముంచెను. 


ఫిలిపీలో వ్యాపారస్తురాలైన లూదియ, ఊదారంగు వ[స్తాలు అమ్మేది. ఫిలిప్పీలో 
సంఘన్థాపగకై దేవుడు ఆమె ఇంటిని తెరవడానికి వాడుకున్నాడు. “వారు 
చరసాలలోనుండి వెలుపలికి SD) లూదియ యింటికి వెళ్ళిరి; అక్కడి సహూదరులను 
చూచి, ఆదరించి బయలుదేరిపోయిరి” (అహాొ.కా. 16:40). 


అకుల [WYO 


e9SP.S°. 18:1-4 

1అటు తరువాత పౌలు ఏఢెనుు నుండి బయలుదేరి కొరింధునకు వచి, పొంతు వంసీయుడైన 
అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన (పిస్కిల్లను కనుగొని వారియొద్దకు SFA. 

2 యూదులందరు రోమా విడిచి వెళిపోవలెనని TAH చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీ 
నుండి క్రొత్తగా వచింనవారు. 

3 వారు వృతికి Boren కుట్సువారు. పౌలు అదే వృతి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు 
కలిసి పనిచేయు చుండిరి. 

4 అతడు (పతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు, యూదులను గీను 
దేశస్తులను ఒపించుచు నుండెను. 


అకుల, (పిస్కిల్ల అనేవారు గుడారాలు చెసే వ్యాపారస్తులైెన దంపతులు. వారు పౌలు 
పరిచర్యలో భాగస్వాములు. కనీసం మరో మూడు ఇతర |ప్రదోశాల్లో పౌలు వారిని తన 
సహపనివారుగా పేర్కొన్నాడు (రోమా 16:3; FPSO 16:19; 2తిమోతి 4:19). 


5553, యూనియా, ఇతర [NED 


రోమా 16:1-7 

1కెంకేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు HB అను మన నహోదరిని, పరిశుద్దులకు తగినట్లుగా 
ప్రభువునందు చేరుకొని, 

2 ఆమెకు మీవలన కావలసినది DBS ఉన్న యెడల సహాయము చేయవలెనని ఆమెనుగూరి) మీకు 
సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై యుండెను. 

3 క్రీస్తు యేసునందు నా జతవనివారైన (పిస్కిల్లకును, ఆకులకును నా వందనములు చెప్పుడి. 

4 వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచుటకైనను తెగించిరి. మరియు, వారి యింట 
ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మా(తము కాదు అన్యజనులలోని సంఘముల 
వారందరు వీరికి కృతజులై యున్నారు. 

5 ఆసియాలోని క్రీస్తుకు పథమఫలమై యున్న నా పీయుడగు ఎపెనౌెటుకు వందనములు. 

6 మీకొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. 

7 నాకు బంధువులును నా తోడి ఖైదీలునైన అందొనీకుకును, యూనీయకును వందనములు. వీరు 
అపాస్తలులలో పసిదికెక్కినవారై, నాకంటె ముందుగా క్రీస్తునందున్నవారు 





ఫీబే అనే సంఘపెద్ద, సంఘంలోని కొన్ని విషయాలకు నియమించబడింది. యూనియా 
అనో అపాొస్తలురాలు పౌలుతో పనిచేసింది. పౌలుతో కలసి పనిచేసిన ఇతర [en కూడా 
ఉన్నారు. అతడు వారిని “...సువార్త పనిలో నాతోకూడ పయాసపడిన వారు" అని 
సేర్కొన్నాడు (ఫిలిప్పీ 4:3). 


సాంపదాయం ప్రకారం ఇంటిలోనే పనిచేస్తారు అనే నేపధ్యం నుండి, దేవుడు తన 
పనిలో ఉపయోగించుకున్న (స్తీలలో కొందరిని గురించిన క్లుప్త జాబితా ఇది. 


ఒక స్తీ పాథమిక పిలుపు 


తన భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా, ఇంటిని కాచేదిగా ప్రాధమిక పిలుపు కలిగినది స్తీ 
అని బైబిల్‌ చాలా స్పష్టంగా చెబుతుంది. 


1తెమోతి 5:14 
కాబట్టి యావన స్ర్తీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు 
విరోధికి అవకాశమియ;$ కుండవలెనని కోరుచున్నాను. 


"గృహాన్ని నడిపించేది" [ASD 'ఓయ్మోడిన్చోటియో' = కుటుంబానికి శిరస్సు (అంకే 
పాలించేది), ఇంటిని నడిపించేది. 


తీతు 2:4-5 

4 యౌవన [Rew తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను (పేమించువారును 
స్వస్తబుద్ది గలవారును పవితులును ఇంట ఉండి పనిచేసికొను వారును మందచివారున్‌ 
యుండవలెనని బుధ్ధి చెపుఎచు, 

5 మంచి ఉపదేశము చేయువారునై యుండ వలెననియు బోధించుము. 


“ఇంటిని కాచేవారు" [AX 'ఓయ్మోరొస్‌' 'ఓయ్మోనస్‌' (నివాసము కుటుంబం, గృహం), 
'ఉరోస్‌' (కావలివాడు) నుండి వచింది. 


కాబట్టి ‘2087250’ = ఇంటివధ ఉండేది, woh గృహిణి, (ఇంటిని బాగా చూచెేది), 
ఇంటిని కాపాడేది. 


(స్తీ ఇంటి పనులన్నీ నిర్వహిస్తూ, ఇంటికి నాయకురాలిగా థందేది. ఇక్కడ ఆమె సరియిన 
సమతుల్యం ఎలా సాధించింది? అలా అయితే ఒక స్తీ బయటిపనుల్లో (ఆఫీసులో) 
పాల్గొనడం సరియేనా? జవాబు “అవును”. 


ఆఫీసులో (స్తే పాత 


© [QED ఆఫీసుల్లో పనిచేయకూడదని బైబిల్లో ఎక్కడా ప్రతేకంగా చెప్పలేదు. బైబిల్‌ 
పకారమైన వ్యాఖ్యాన విధానంలో, ఏదైనా విషయాన్ని బైబిల్‌ వ్యతిరేకించకపోతే, 
దానికి సంబంధించిన ఇతర లేఖనాల పరిధిలో సరైన నిర్ణయం చేసుకోవడానికి 
దేవుడు అనుమతిస్తున్నాడని Go. 


ఉదాహరణకు, “నిన్ను YsQHSAD యెహోవాను నేనే” అని దేవుడు అన్నాడు. 
అంతేకాని వైద్యుని దగరకు వెళ్ళవదు, మందులు తీసుకోవద్దు అని ఆయన చెప్పలేదు. 
కాని కొందరు దీన్ని తప్పుగా వ్యాఖ్యానించారు. మనం స్వస్థత కోసం దేవునివైపే 
చూడాలిన అవసరం ఉంది, కాని మనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు BOS SOX 
వెళ్ళడం లేక మందులు తీసుకోవడం తప్పు కాదు. అదేవిధంగా, (స్తే ప్రాథమిక పిలుపు, 
తన భర్తకు భార్యగా, PROS తలీగా, ఇంటికి కాపుదలగా ఉండడమేనని దేవుడు 
చెప్పాడు. కాని ఒక (స్తీ వ్యాపారం చేయకూడదు అని దేవుడు చెప్పలేదు. కాబట్టి 
లేఖనాలను తప్పుగా వ్యాఖ్యానించకూడదు. 


* కృపావరాలు (స్తీ, పురుష భేదం లేకుండా అనుగహించబడ్డాయి. 


రోమా 12:6-8 

6 మన కనుగహింపబడిన కృపచొపున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, 

7 పవచన SSDS విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము. పరిచర్వయైతే పరిచర్వలోను, 

8 బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి యుందము. 
పంచిపెట్టువాడు శుదమననుుతోను, పైవిచారణ చేయువాడు జాగత్తతోను, కరుణించువాడు 
సంతోషముతోను పని జరిగింపవలెను. 


నాయకత్వం, Nd sore, SA, (HSdSo, గహ ఆర్థిక సామర్ధాకలు వరములుగా గల 
స్రీలు అనేకమంది ఉంటారు. ఈ వరములు (స్తేయని పురుషుడనే ఆధారంతో 
ఇవ్వబడలేదు. ఈ వరములు పనిచేసే OJQWS ప్రదేశాలు, పరిస్థితులు, ఇంటి బయట, 
పనిచేసే చోట పనిచేయాలి ఉందేమో. 


సామెతలు 31లో వర్గించబడిన [YO చూస్తే, ఇంటివద్ద ఆమె నైపుణ్యాలను బటి మాతమే 
కాక, ఇంటి బయట కార్యక్రమాలలో కూడా ఆమె చురుకుగా పాల్గోన్నదని 
చూపుతున్నాయి. అందులో కొన్ని ఆమె వ్యాపారంలో కూడా ఉన్నదని స్పష్టంగా 


సూచిస్తున్నాయి. ఎందుకంకే ఆమెకు వాటిలో వరములు Yd sa, దేవుని కృపచే ఆమె 
వాటిని చేయగలుగుతుంది. 


సామెతలు 31:16,19,24 

16 ఆమె పొలమును చూచి దానిని తీసికొనును. తాము కూడబెట్టని ద్రవ్యము పెట్టి దాక్షతోట యొకటి 
నాటించును. 

19 ల ఆమె పంపెను చేత పట్టుకొనును. తన వేళ్లతో కదురు పట్టుకొని వడుకును. 

24 ఆమె నార బట్టలు నోేయించి అమ్మును. 


© రుటుంబానికి సంబంధించిన తన బాధ్యతలను పురుమడు త్యజించినపుడు లేక 
వాటిని చేయకుండా తపించుకున్నపుడు 


ఇది తండ్రిలేని లేక భర్త కనబడకుండా పోవడం వంటి పరిస్థితిని గూర్చి చెపువచుు. 
ఇలాంటి పరిస్థితిలో, పెంచాల్సిన Dewow®, (స్తీ బయటికి వెళ్ళి, సంపాదించి, 
కుటుంబాన్ని నడిపించి, నిర్వహించే Wd.) కలిగి వుంటుంది. “కాబట్టి యావన స్తీలు 
వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి 
అవకాశమియ్యకుండవలనని కోరుచున్నాను" అనే పౌలు సూచన ఇక్కడ చెపి 1తిమోతి 
5:14), ఆమెను ఇంటిలోనే ఉండి కాకులచేత పోషించబడుతుందని ఆశించలేం! 


© B68 సంబంధమైన అవసరతలు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల మధ్య 
అవసరం కావచ్చు 


భర్త పనిచేయకుండా ROSSA ఉన్నా లేక అతడు సంపాదించేది ఇంటి అవసరాలకు 
సరిపోయే పరిస్థితి లేకున్నా, అప్పుడు (స్తీ బయటికి BY, పనిచేసి, wor 
సహాయపడుతూ ఇంటిని నిర్వహించాలి రావచు. 


Se 
1 [Reon ఆఫీసులో పనిచేయడం సరైనదో అని మీరెలా చెప్పగలరు? 


—_ 


2. పనిచేసే [Men కుటుంబాన్ని, పనిని, తమ ఆధా్యత్మక 
జీవితాన్ని ఎలా సమన్వయం చేసుకోగలరు? 


కుటుంబాన్ని, పనిని, తమ ఆత్మీయ జీవితాన్ని సమత్తుల్యంగా నడిపించుకోవడం ODA, 
ఉద్యోగం చేసే పురుషుల కంకే ఉద్యోగం చేసే (స్తీలకు పెద్ద OPO. పురుషులు 
పనినుండి ఇంటికి SD), సేవను ఆశిస్తారు. కాని ఉద్యోగం చేసే స్రీలు బయటికి వెళ్ళి 
ఉద్యోగం చేయడమే కాక, తిరిగి ఇంటికి వచినపుడు తన భర్త, పిల్లలకు సేవచేస్తూ 
మరలా పనిచేస్తారు. 


దేవుడు [DO ఒక వ్యక్తిగా విలువనిస్తాడు 


లింగభేదాన్ని పక్కనపెడితే, దేవుడు వ్యకులుగా తమకు విలువనిస్తాడని (స్తీలు 
గుర్తుపెట్టుకోవాలి. ఆది 3:16 ప్రకారం, పాపంలో పతనమైనప్పుడు SOIS Farad’ ఒకటి, 
స్తేకి తన SOHO వాంధ కలుగుతుంది అనేది. దాని ఫలితంగా, తన గుర్తింపుకు 
ఆధారంగా [HB (స్తీ తన AOD ఆధారపడుతుంది. అతని ఇంటిపేరును కూడా తన Dod 
ముందు తగిలించుకుంటుంది. ఆమె సొంత విలువతో సహా ఆమె ప్రపంచం అంతా 
అతనినుండే వస్తున్నటు కనిపిస్తుంది. 

స్తీలారా, మీలో ప్రతి ఒక్కరు మీ భర్తమీద నుండి కళ్ళు తిప్పుకొని, మీ దృష్టిని దేవునిపై 
ఉంచాలి. ఎందుకంకే ఆయన నిన్ను ఒక వ్యక్తిగా విలువనిస్తున్నాడు. మీ ఆశ దేవునిపై 
ఉండాలిన అవసరం ఉంది. మీ విలువ, గుర్తింపు SHO ఆయన వైపు చూడండి. 


గలతీ 3:28 
ఇందులో యూదుడని HM SSYSI లేదు, దాసుడని స్వతంతుడని లేదు, పురుషుడని (స్తీ అని 
లేదు. యేసు శ్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. 


దేవుని రాజ్యంలో (స్తీ పురుష భేదం లేదు. విమోచిన పొందినవారుగా, దేవుడిచిిన 
ఆశీర్వాదాలు, అభిషేకం, వరములు, పిలుపు, పరిచర్య, పదవులు పొందడంలో స్తీ 
పురుషులిద్దరూ సమానమే. 


1 8608 11:3,11-12 

3 (పతి పురుమనికి శిరనుు (BQIAW, [YF శిరసు) పురుషుడనియు, క్రీస్తునకు Fed) దేవుడనియు 
మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. 

11 అయతే పభువునందు [YB వేరుగా పురుషుడు వేడు పురుషునికి Sor స్తీ లేదు. 

12 (స్తీ పురుషుని నుండి ఏలాగు కలిగెనో అలాగే పురుషుడు (స్తీ మూలముగా కలిగెను, గాని 
సమస్తమైనవి దేవుని మూలముగా కలిగియున్నవి. 


అదే భావనలో, తండితో సమానహోదా కలిగి వున్నప్పటికీ శ్రీస్తు తనకు తండిని 
BOM IT చేసుకుని, భూమిమీద జీవించిన కాలంలో తనను తాను తండి చిత్తానికి 
విధోేయుడై, ఇష్టపూర్వకంగా లోబడినట్లు, పురుషుడు కూడా క్రీస్తును ఇష్టపూర్వకంగా తన 
నిరస్సుగా BONS), (స్తీకూడా తనను తాను పురుషుని శిరస్సుగా భావించి అతనికి 
లోబడాలి. దీనివల్ల ఏఎవిధంగాను ఆమె AMS తగ్గదు GI ప్రరుషునికన్నా ఆమెను 
తక్కువదానిగా చేయదు. పభువునందు స్తీ పురుషులిద్దరూ ఒకరిపై ఒకరు 
ఆధారపడినవారు (కొరింథి 11:11). (స్తీ పురుషులిధరూ తమ జీవితాన్ని, గుర్తింపును, 
మిగిలిన సమస్తమునూ (ప్రభువును బో పొందుతారు. 


మీ మొదటి (పేమను హత్తుకోండి 


స్తీలారా, మీ మొదటి పేమ మీ భర్తకు కాదు! మీరు ప్రాధమికంగా దేవునితో సన్నిహిత 
సంబంధాన్ని కట్టుకోవడానికి దృష్టిపెట్టాలి. 


లూకా 10:38-41 

38 అంతట వారు (పయాణమై పోవుచుండగా, ఆయన యొక (గ్రామములో 
ప్రవేశించెను. మార్త అను ఒక (స్తీ ఆయనను తన యింట చేరుుకొనౌను. 

39 అ ఆమెకు మరియ అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదముల యొద్ద 
కూరు]ంండి ఆయన బోధ వినుచుండెను. 

40 మార్త విస్తారమైన పనిపెట్టుకొనుట చేత తొందరపడి, ఆయన యొధకు వచి) - 
(పభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున 
నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. 

41 అందుకు ప్రభువు -మార్తా, మార్తా, నీవనోకమైన పనులను WS) విచారము కలిగి 
తొందరపడు చున్నావు గాని అవసరమైనది ఒక్కళే. 


ఈ వాక్యభాగంలో మార్త ఒక సాధారణ గృహిణికి ard sso. ఆమె వంటపని చేస్తూనే 
యేసుకు సేవ చేయడంపె దృస్టాపటింది. కాని యేసు ఆమెను విశ్రాంతి తీస్తుకుని, తన 
పాదములయొదధ్ద కూర్చుండి, మరియ చేసే పని చేయమని చెబుతున్నాడు. (స్తీలారా, మీ 
పాధాన్యత "Sr" తయారవ్వడానికి ముందు “మరియ"గా ఉండాలి. e908, మీరు 
యేసు పాదాలవద్ద కూర్చునే “మరియా ఉండి, మీ భరను ఇంటివద్ద పనిచేసే 
"SPO" చేయవచుని కాదు! అలా చేస్తే మీరు మీ బాధ్యతలో విఫలమైనట్లు. మీరు 
రెండూ చేయాలి. 


భార్యగా, తలీగా, గృహిణిగా మీ పాథధమిక పిలుపును నెరవేర్పండి 


ఉద్యోగం చేసే అనేకమంది [WOW ఇది DS సవాలు. ఆఫీసులో, వారు చేసే పనికి ప్రతి 
నెలా జీతం పొందుతారు. అలాగే వారి పనిని బటి కొన్ని బహుమానాలు, గుర్తింపు లేక 
పదోన్నతి పార్గది, తాము ఏదో PHOS భావనను పొందుతారు. మరొకపక్క ఇంటిలో, 
వీటిలో ఏవీ [Ok దొరకవు. కాని [Ven తమ ఈ ప్రాముఖ్యమైన పిలుపులో విఫలమైతే, 
ఉద్యోగం చేసేదగ్గర సాధించిన విజయం ఎందుకూ అక్కరరాదు. 


9 


గమనిక: మీకింకా DP QS SHS, ఇది మీకు ఇప్పుడే వర్తించదు అనేది స్పష్టమే. లేక మీరు 
వయస్సులో పెద్దవారైతే, మీరు ఇప్పటికే దీన్ని నౌరవేరివుంటారు. 


క్రీస్తు శరీరంలో మీ పిలుపును హత్తుకోండి 


స్తీలారా, మీ ఉద్యోగంలో వచిన పిలుపును హత్తుకోవడానికి ముందు, ప్రతి [a8 క్రీస్తు 
శరీరంలో ఒక PSO ఉందనే సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి. [Dew అది నిర్లక్ష్వసెట్టి లేక 
మరిపోయి ఆఫీసుకు HORS ధోరణి కలిగివుండే అవకాశం ఉంది. క్రీస్తు శరీరంలో 
కనబడని తల్లులు అనేకమంది SAD, ఉన్నారు. యౌవన [Hos దైవికమైన 
మాదిరులుగా ఉండాలిన అనేకమంది [New దోవుని 08606, కనబడడం లేదు 
ఎందుకంశే వారు ఉద్యోగాలతో తీరిక లేకుండా ఉన్నారు. ప్రతి [Vs క్రీస్తు శరీరంలో 
దేవునిచే నియమింప బడిన పరిచర్య ఉన్నది. క్రీస్తు శరీరంలో మీ పనిని కనుగొని, దాన్ని 
చేయండి! 


ఉద్యోగానికెన మీ పిలుపును హత్తుకోండి 


ఉద్యోగం చేయడానికి పిలువబడిన (స్రీలు, ఉద్యోగం కోసమైన తమ పిలుపును స్వీకరించి, 
దాన్ని హత్తుకొని, దాన్ని నౌరవేర్పడం ద్వారా దేవుని రాజ్యానికి తమ వంతు |పతేకమైన 
పనిని చేయవచు. 


ఆచరణాత్మక సూచనలు 


© నీ హృదయం ఎక్కడ వుందో అర్థం చేసుకో: నీ హృదయం ఇంటిని బట్టి తృప్తిగా 
GOD, అదేమీ తప్పు కాదు. మీరు పనిచేసే చోట ఒక ముద వేయాలని మీ 
హృదయానికి అనిపిస్తే, అది బహుశా ఆలోచించాలిన విషయమే కావచు. 

© మీ వరములు, పిలుపులను ఎరగండి: ఉద్యోగం చేయడానికి దేవుడు మీకు 
తరీదునిచి), వరములనిచాడా? అప్పుడు దేవుడు నీకు అప్పగించిన వాటిని 
వృధా చేయవద్దు. 

* మీ ప్రాధాన్యతలు ఎరగండి: ఉద్యోగం చేసేదగర మీ ముద వేయాలని మీ 
హృదయం కోరుకుంటున్నా అలా చేయగలిగే సామర్ధ్యం మీకు ఉన్నా, 
కొంతకాలం మీ [ప్రాధాన్యతలు మీ పిల్లలపట్ల ఉండే అవకాశం ఉండడం సాధ్యమే. 
ముఖ్యంగా మీ పిల్లలు చిన్నవారైనప్పుడు ఇది మరింత సత్యం. మీ జీవితంలోని 
ఆ కాలాన్ని ఉద్యోగం చేయడానికి కాకుండా, మీ పిల్లల జీవితాల కోసం 
త్యాగపూరితంగా పెట్టుబడి పెట్టడానికి ఎంచుకోవచు. 

© మీ పరిమితులు ఎరగండి: మనలో [HB ఒక్కరికీ భిన్నమైన సామర్ధ్యాలుంటాయి. 
ఎంతవరకు మనం చేయగలుగుతాం, ఎక్కడ మనగకు శక్తి ఉండదు అనేది మనం 
ఎరుగుదుము. మీ పరిమితులు మీకు తెలియాలి. భార్యగా, తల్లిగా, గృహిణిగా, 
ఉద్యోగం చేసే [ar ఉండడం చాలా సవాలుతో కూడుకున్న విషయం. మీకు 


10 


అన్నీ చూసుకోగలిగే సామర్ధ్యం ఉంకే, ముందుకు వెళ్ళండి! లేకుంకే, మీ 
పరిధిలో మీరుండండి! 


పనిచేయడానికి మీరు పిలవబడితే, అపరాధం చేసినట్లు భావించకండి. దేవుడు మీకు 
వరమునిచి, కృపనిచ్చాడు. OOH ఆయన మీరు ఉద్యోగం చేయాలని కోరుతున్నాడు 
అని అర్థం. కాబట్టి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. గృహిణిగా ఉండడానికి 
పిలువబడితే, మీకు భార్య, తలి అని తప్ప, “మేనేజర్‌” అనో లేక “సి.ఇ.వో" అనో De 
లేనందుకు, అవమానంగా భావించకండి. మీ మొదటి (WHAS దేవుని మీరు 
హత్తుకుంకే, మీ ప్రాధమిక పిలుపును మీరు weHSo®, మీ ప్రతిఫలం గొప్పగా 
ఉంటుంది. దేవుడు మనలను అడిగేది అంతే. మీలో ప్రతి ఒక్కరూ దేవుని వ్యక్తిగత 
పిలుపును, నీ జీవితం కోసమైన ఆయన చిత్తాన్ని నౌరవేర్ప్వడమే ముఖ్యం అని 
గుర్తుపెట్టుకోండి. 


సమీక్ష 


1.(పభువునుండి తన జీవితాన్ని, గుర్తింపును నిర్వచనాన్ని హత్తుకొనేటట్లు ఒక స్తీ 
చేయగలగే కొన్ని విషయాలు ఎమిటి? 


11 


3. ఉద్యోగ QOOS D&6ads Har FS [Hew ఎలా 
వ్యవహరించాలి? 


వత్తిడి 


ఈ భాగం [స్తీ పురుషులిద్దరికీ అన్వయిస్తుంది. ఇంటిలోను, ఉద్యోగం BOS మనకు 
బాధ్యతలు ఉన్నందున, మనందరమూ SBA అనుభవిస్తాం. నా జీవితాన్ని చూస్తే, 
ఇంటిని, సంఘాన్ని నిర్వహించాలి రావడంవల్ల, వత్తిడిని తట్టుకొని, సహించడానికి 
రెండు విషయాలు సహాయపడాయి: 


* (పభువుపె ఆధారపడడం నేర్చుకోవడం. 


యిషయా 26:3 
ఎవని మనసునీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. 


"సమస్యాత్మక పరిస్థితులు" రాక తప్పవని ఒప్పుకోవలిసిందే వాటిని తలపోయదడానికి 
బదులు" వాటికంకే గొప్పవాడైన ప్రభువును గూర్చి తలపోయడం మనకు మేలు. ఆయన 
తుఫానులకు Vr ఉన్న రాజు. SOE అలలమీద, తుఫానుల మీద నివసించడం మాని, 
వాటన్నిటికన్నా DP ఉన్న రాజావైపు చూస్తే, ఆయన మనలను సంపూర్ణ సమాధానంతో 
ఉంచుతాడు. కొన్నిసార్లు నేను కూడా నా సమాధానాన్ని కోల్పోయి వతిడికి 
లోనౌతుంటాను. కాని నేను ఆ VSS ఎక్కువసేపు ఉండను. నన్ను నేను వెనక్కి 
తెచ్చుకుని, తుఫానులపైె అధికారం గల ప్రభువుపై నా మనసును లగ్నం చెస్తాను. 


© దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్చుకోవడం 
దేవుని వాక్యాన్ని ధ్యానించడం వత్తిడిని బాగా తగ్గిస్తుంది. ఏదైనా ఒక విషయం మీకు 
వత్తిడిని, చికాకును కలిగిస్తుంకే, ఆ పరిస్థితిని గూర్చి దేవుని వాక్యాన్ని మీరు 
ధ్యానించండి. మీరలా చేస్తుండగా, అది మీలో భయానికి బదులు విశ్వాసాన్ని 
నింపుతుంది. భయం వత్తిడిని కలిగిస్తుంది. విశ్వాసం ధైర్యాన్ని పుటిసుంది, మీకు 
విశాంతి పొందడానికి సహాయం చెసి, సమాధానంగా ఉంచుతుంది. 
పోటీ 


© ఆరోగ్యకరమైన పోటీ మంచిదే. 


12 


నీవు 100 మీటర్ల పరుగుపందాంలో పరుగౌెత్తినపుడు, మీరు మారుమనస్సుపొంది, ఆత్మతో 
నింపబడి, భాషలు మాట్లాడే దయ్యములు వెళ్ళగొపే శైస్తవుడవయినా, నీతోపాటు 
పోటీలో HORS వారికి చేతులను పట్టుకొని పరుగాత్తాలని ఆకశించలేవు. పరుగు 
మొదలుపెట్టి, ముగించేవరకు నీవు నీ బలమంతా ఉపయోగించి పరుగాత్తాలి. 
ఆరోగ్యకరమైన పోటీ, నీలోని శేష్టమైనదాన్ని బయటకు తెస్తుంది. అదేవిధంగా ఉద్యోగం 
చేసేదగర కూడా పోటీ ఉండడం పరవాలేదు. కాని సరియెన మారంలో పోటీ పడు, 
ఫలితంకోసం దేవుని వైపు చూడు. 


కొలసీీ 3:22-24 

22 దాసులారా, మనుష్యులను సంతోపూట్టు వారైనట్టు కంటికి కనబడవలెనని కాక, ప్రభువునకు 
భయపడుచు శుద్దాంతఃకరణ గలవారై, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని 
విషయములలో విధేయులై యుండుడి. 

23 (HAA వలన స్వాస్థ్యమును పతిఫలముగా పొందుదుమని యిొరుగుదును గనుక, 

24 మీరేమి చేసినను అది మనుష్యుల నిమితము కాక ప్రభువు నిమితమని మనస్పూర్తిగా చేయుడి, 
మీరు పభువైన క్రీస్తునకు దాసులై యున్నారు. 


ఉద్యోగం చేసేదగర యధథార్లంగా, నైతిక విధానంలో పోటీపడడంలో తప్పేమీ లేదు. 
యధథార్డత ఎల్లప్పుడూ గెలుస్తుంది! 


పురుష దురహంకారము, లింగ వివక్ష 


అనేక సంస్థలలో, పురుషులకు మాత్రమే పదోన్నతి ఇవ్వాలనే రాయబడని నియమాలు 
ఉంటాయి. ఈ AAS అనేకమంది స్తీలకు అనుభవపూర్వకంగా తెలిసి వుండవచుు. 
అలాగే ఒకే పదవిలో ఉన్న RO పురుషులకు వేతనాలలో తేడా ఉంటుంది. 
మీరలాంటి పరిస్థితిలో Bow, పోరాడవద్దు. ప్రభువు వైపు చూడండి, ఆయన 
BWA మీకు ఉన్నతి కలుగుతుందని జ్ఞాపకం చేసుకోండి, మీ చేతిపనిని 
వర్గిల్లజేయడానికి దేవుడు సమర్శుడని నమ్మండి. మీ దారిలోనుండి ఎవరిని తప్పిస్తే మీ 
అభివృధికి ఆటంకం ఉండదో ఆయనకు Bek. 


86.5 75:6-7 
6 తూరు నుండియైనను VSL నుండియైనను అరణ్యము నుండియైనను హెచ్చు కలుగదు. 
7 దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచింంచును. 


లెంగిక వేధింపులు 


మీ యజమానికి మీరు లైంగికంగా సహకరించకపోతే, పదోన్నతికి మీకు అవకాశాలు 
ఉండవనే పరిస్థితిలో మీరెప్పుడైన ఉన్నారా? అలాంటి విషయాలలో లొంగిపోవడానికి 
వత్తిడులు ఉన్నపుడు, మీరు స్థిరంగా నిలబడి "SW!" అని చెప్పండి. లొంగకండి, 
రాజీపడకండి. పవితంగా నిలవండి. శుద్దులుగా నిలవండి. వివాహితులు, ఎదేమైనా సరే, 
మీ భర్తలకు నమ్మకస్తులుగా ఉండండి. 


© Dd HOWD Od దేవుడ మీ సంరక్షణ. 


13 


కీర్తన 3:3 
యహోవా, నీవే నాకు కేడెముగాను ADB నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను 
ఉన్నావు. 


858 27:1 
యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాను, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా 
ప్రాణదుగ్గము, ఎవరికి వెరతును? 


© పద్దతిగా వ[స్తాలను ధరించండి. ఇతరులను రెచ్చగొప్లే Sen ధరించకుండా, 
TSS HASor పఏవర్తించండి. 


తీతు 2:4-5 

4 HOMSEY, యౌవన [Yew తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను 
డేమించువారును OsQew@ గలవారును పవితులును ఇంట ఉండి పని చేసికొనువారును 

5 మంచివారునై యుండవలెనని బుద్ది చెప్పుచు, మంచి ఉపదేశము చేయువారున్‌ 
యుండవలెననియు బోధించుము. 


వృతిన'ఎంపిక 


కొందరు (స్తీలు కార్యక్రమాలు నిర్వహించడం (ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌), మనోరంజనం, 
ఫ్యాషన్‌ డిజైనింగ్‌ వంటి వృతులలో ఉంటారు. అలాంటి వృత్తులలో పాపం అధికంగా 
ఉందని మీరు వాటికి దూరంగా పారిపోనవసరం లేదు. మీకు SD Jar నచ్చకపోయినా, 
చెడు అనేది అన్ని పరిశమలలోను, HOQOS W ఉంది! మనలను లోకంలో ఉండమని 
యేసు చెప్పాడు, లోకంనుండి పారిపామ్మని కాదు. ఈ సూత్రాన్ని మీ Spas 
అన్వయించండి. 


యోహాను 17:14-18 

14 వారికి నీ వాక్యమిచి) యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు 
గనుక లోకము వారిని ద్వేషించును. 

15 నీవు లోకములో నుండి వారిని తీసికొనిపామ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని 
కాపాడుమని ప్రారించుచున్నాను. 

16 నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు. 

17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము. నీ వాక్యమే YS sso. 

18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు ఏంపితిని. 


మీ వృతి, మీ విశ్వాసం, (ప్రవర్తన, వ్యక్తిత్వం, శీలం, యథార్థతలతో రాజీపడడానికి 
బలవంతం చేస్తే, అప్పుడు మీరు ఆ పదవినుండి OB పరిశ్రమలోని వేరొక పదవికి 
మారెషాండి., AGdWSHo, Wd ఉపహుంపబడతిన దానికోసం: DAoaddoe మారు 
తీసుకురండి. మీ సంస్థలో మార్పుకు (ప్రతినిధిగా మారండి. 


పజలున్నచోట మీరుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంకే వారితో 
మాట్లాడడానికి, మీ స్వరం కావాలి. వారిని తాకడానికి మీ చేతులు కావాలి, పేమను 


14 


చూపించడానికి మీ జీవితం ఆయనకు కావాలి. పరిసరాలు న్‌తికంగా సవాలు 
చేస్తున్నప్పటికీ, అక్కడే ఉండి, భిన్నంగా ఉండండి. అయితే ఆ వాతావరణం మీమీద 
ప్రభావం చూపకుండా, మీరు దానిమీద ప్రభావం చూపేలా ఆత్మీయంగా బలంగా 
ఉండేటట్లు చూచుకోండి. 


సమీక్ష 


1. మీరు పనిచేసేచోట, ఒక [QP మీరు ఎదుర్కొనే సాధారణ సవాళ్ళను ఎలా జయించారో 
జ్ఞాపకం చేసుకోండి. 


15 


4. ఇద్దరూ సంపాదించే కుటుంబాలలో SB) సమస్యలు, 
పరిష్కారాలు 


భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తే, కొన్ని ప్రమాదాలు, అపాయాలు ఉన్నాయి: 
(అమౌదాలు 

ఒకరిమీద ఒకరు ఆధారపడడం కాకుండా స్వేచు, స్వావలంబన 

భార్వభర్తలిదరికీ వేరువేరు బాంకు అకౌంట్లు, వేర్వేరు కార్లు, శైడిట్‌ కార్లు, ఇంకా 
అలాంటివి ఉన్నపుడు, వారు కలసికట్టుగా ఉండడానికి బదులు మరింత స్వేచ్చగా 
ఉంటారు. 

భార్యభర్తల మధ్య పోటీ 

ఒకే పరిశ్రమలో పనిచేసే భార్యాభర్తలు ఒకరితో ఒకరు పోలుకోవడం మొదలుపెట్టి, 


జీతాల విషయంలో, తమ పదవుల విషయంలో పోటీపడటం ఆరంభించే అవకాశం 
GOO. 


పనిచేసే చోటుతో పెళ్ళివంటి అనుబంధం పెట్టుకోవడం 


"పమాణం చేస్తున్నాను" అని పెండి సమయంలో చెపిన కొందరు భార్యభర్తలు, 
తరువాత రోజు ఉద్యోగం చేస్తున్న చోటికి వెళ్ళి “నీకు కూడా ప్రమాణం చేస్తున్నాను” అని 
అంటారు. తమ సమయమంతా పనిచేసే చోట గడిపి, తాము పనిచేసే చోటును 
పెండిచేసుకున్నట్లుగా ఉంటారు! 


ఎక్కువ డబ్బు కాని తక్కువ సమయం 
ముఖ్యమైన పనులు కలసి చేయడానికి మీకు ఎక్కువ డబ్బు అవసరమా లేక ఎక్కువ 


సమయమా? ఈ విషయానికొచ్చేసరికి భార్యభర్తలు తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. 
డబ్బు ఎన్నటికీ కొనలేని అనేక విషయాలున్నాయి. మంచి భార్వభర్త లేక మంచి 


16 


పిల్లలను మనకు SA ఇవ్వలేదు. కలసి సమయం గడపడం ద్వారా ఒక మంచి 
కుటుంబాన్ని కట్టుకుంటాం. బోధించి, పెంచి, SAIPAN పిల్లలు మంచి పిల్లలాతారు. 


విపరీతంగా పనిచేసే [en 


రెండు సంపాదనలున్న కుటుంబంలో, ఇంటా, బయటా పనిచేసేదిగా (స్తీ మారిపోవడం 
సర్వసాధారణం. తద్వారా ఆమె విపరీతమైన పనితో అలసిపోతుంది. బార్యభర్తలు 
ఇద్దరూ ఉద్యోగాలు చెస్తుంకే, ఇంటి బాధ్యతలలో భర్త కూడా తగినంత భాగం 
పంచుకోవాలి. అలా చేసినపుడే అతని భార్య్వపైెన పని వత్తిడి తగ్గుతుంది. 


రెండు సంపాదనలున్న కుటుంబంలో తీనుకోవాలి)న చర్యలు 
నిజమైన విలువను అర్థం చేసుకోవడం 


మీరు సర్వలోకాన్ని సంపాదించి, మీ ఇంటిని, కుటుంబాన్ని, పిల్లలను పోగొట్టుకుంకే, 
మీరు నిజమైన విలువను FS yon. ఈ రోజుల్లో మనం అత్యంత ఎక్కువగా 
అభిమానించే పారిశామిక వేత్తలు విడాకులు తీసుకున్నవారు, రెండవ, మూడవ పెండ్లి 
చెసుకున్నవారే. వారు పరిశమలను అద్బుతంగా మారిివేసి వుండవచ్చు, గొప్ప 
కార్పొరేషన్లు కట్టి వుండవచ్చు, పపంచఖ్యాతి SoH వుండవచ్చు కాని వాళ్ళ 
కుటుంబాలు కూలిపోయాయి. పెళ్ళి అనే ఒక్క భార్య ఉన్న “సంస్థను వాళ్ళు ఎందుకు 
నిర్వహించలేక పోయారా అని మనకు ఆశ్చర్యం కలిగే అవకాశం ఉంది! వారు తమ GOS 
ఇండ్లను నిర్వహించలేకపోవడం ఎంతో విచారకరం. ఏది ఎక్కువ విలువైనదో మనం 
ఎంచుకోవాలివుంది - చక్కని దాంపత్యం, దైవికమైన పిల్లలు కావాలా లేక లోకం మెప్పు 
కావాలా! 


సమయాన్ని సమతుల్యం చేయడానికి చెతన్‌నంత పయత్నం చెయాలి 


సవాళ్ళు, వత్తిడులు ఎంత ఎక్కువగా ఉన్నా, మన సమయాన్ని, శక్తిని సరిగ్గా 
పంచుకోవడానికి మనం చేతనైన ప్రయత్నం చేయాలి. దేవునితో సమయం, ఇంటివద్ద 
KBD సముయర దెవుని Ho@doe HAD సమయర పనిచసు దగర ABD సమయం. 
ఈ విషయాన్ని అమీ నాకు తరచూ జ్ఞాపకం చేస్తుంది, నేను ప్రతిసారి పరీక్షించుకోవడానికి 
ప్రయత్నిస్తాను. 


ఇద్దరి శక్తిని పెంపొందించుకోవడం 


ప్రసంగి 4:9-12 

9 ADS కష్టముచేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుటకంజబ ఇద్దరు 
కూడియుండుట మేలు. 

10 వారు పడిపోయినను ఒకడు తనతోడి వానిని లేవనెౌత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన 
యెడల వానికి శమయ కలుగును, వాని లేవనెౌత్తువాడు లేకపోవును. 

11 ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? 


17 


12 ఒంటరియగు SOWA మరియొకడు పడినయెడల ఇద్దరు కూడా వాని నౌెదరింపగలరు, మూడు 
DOD తాడు త్వరగా తెగిపోదు గదా? 


ఇదరి శక్తి ఉన్నపుడు, రెండంతల బలం ఉంటుంది, కాబట్టి మనం సాధించేది కూడా 
రెట్టింపు అవుతుంది. అన్ని విభాగాల్లో భార్యభర్తలు కలిసి రాగలిగితే, ఇద్దరూ కలిసి 
మరింత ఎక్కువగా సాధించవచ్చు. ఒంటరిగా చేసే ప్రయత్నాలకంళకు గట్టిగా, 
మున్ముందుకు, మరింత ఉన్నతంగా ఎదగవచుు. భర్తలు ఇంటివద్ద తమ పా[తను 
నెరవేర్చడానికి కూడా నేర్చుకోవాలి, ముఖ్యంగా భార్యలు కూడా బయట ఉద్యోగాలు 
చేస్తున్నపుడు. 


మా సొంత జీవితాలలో, ఏమీ వైద్యురాలిగా తర్పీదు పొంది, తన ఉన్నత విద్యను 
కొనసాగిస్తున్నా, మా పిల్లలు పెద్దవారయేంత వరకు తన వృతిని పక్కన పెట్టాలని 
నిర్ణయించుకుంది. అలా చేయడం సులువేమీ కాదు, కొన్నిసార్లు చాలా బాధాకరంగా 
కూడా ఉంటుంది. అయితే పిల్లలిద్దరూ, రోజంతా స్కూల్లో ఉండేటంత ఎదగగానే, అమీ 
నెమ్మదిగా తన ఉద్యోగానికి వెళ్ళడం ఆరంభించింది. తాను తన పిల్లలకు నిజంగా 
అవసరమైనపుడు, వారికోసం తనవంతు త్యాగం చేసిందని పూర్తి నమ్మకం తనకు ఉంది. 


సమీక్ష 


1. రెండు సంపాదనలు ఉన్న కుటుంబాలు ఎదుర్కొనే సమస్యల విషయంలో మీరేం 
చెస్తారు? 


18 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌తో భాగస్వాములు కండి 


ఆల్‌ పీపుల్‌ చర్చ్‌ ఒక MOS సంఘంగా తన పరిధిని మించి ఇండియా అంతటా, 
ముఖ్యంగా ఉత్తర ఇండియా వరకు తన పరిచర్యను జరిగిస్తున్నది. మా ప్రతేక దృష్టి (ఎ) 
నాయకులను బలోపేతం చేయడం, (బి సంఘాల్లోని యువతను పరిచర్యకు 
3551540, (సి) క్రీస్తు శరీరమైన సంఘాన్ని వృద్దిపరచడం. యౌవనస్తుల కోసం అనేక 
శిక్షణా సెమినార్లు, [శకైస్తవ నాయకుల కాన్స్పరెనులు సంవతృరం అంతటా 
జరిగిస్తుంటాము. అవే కాక, విశ్వాసులను వాక్యంలో, ఆత్మలో బలోపేతం చేయాలనే 
లక్ష్యంతో వేల సంఖ్యలో మా ప్రచురణలు ఇంగీషులో, ఇతర భారతీయ ప్రాంతీయ 
భాషల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. 


ఒకేసారి లేక (ప్రతి Ser క్రమంగా కొంత కానుక పంపించడం ద్వారా మాతో ఆర్థికంగా 
భాగస్వాములు కావలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మన దేశంలో జరుగుతున్న 
ఈ గొప్ప పరిచర్యకు సహాయంగా మీరు పంపే కానుక ఎంత అయినా కృతజ్ఞతతో 
స్వీకరించ బడుతుంది. 


మీరు మీ కానుకని చెక్కు ద్వారా లేక బ్యాంక్‌ (QO ద్వారా, “ఆల్‌ పీపుల్స్‌ చర్‌, 
జబంగళూరు" పేరున మా ఆఫీసు అడ్రసుకు పంపించవచుు. లేక Storr బ్యాంక్‌ 
[eS OS ద్వారా మా బ్యాంక్‌ ఎక్కొంట్‌లో జమ చేయవచు. 


గమనిక: ఇండియాలోని బ్యాంక్‌ ఎక్కౌొంట్‌ల ద్వారా పంపే కానుకలను మాతమే ఆల్‌ 
DIYS) చర సితరరచగలదు. మరు మీ కానుక. పరపేటపుుడు' మీకిష్టమెతే DDD 
పరిచర్యలో ఏ విభాగంలో దానిని వాడాలని మీరు కోరుతున్నారో దానిని మాకు 
తెలియజేయవచ్చు. ఇతర వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ apcwo.org/give లో 
చూడవచ్చు. 


మీకు వీలైనప్పుడల్లా మాకోసం, మా పరిచర్య కోసం పారించడం మరచిపోవద్దు. 
మీకు మా కృతజ్ఞతలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక ! 


Free Publications 


Ministering Healing and Deliverance 
Offenses—Don’t Take Them 
Open Heavens* 


A Church in Revival* 
A Real Place Called Heaven 
A Time for Every Purpose 


Ancient Landmarks* Our Redemption 


Baptism in the Holy Spirit Receiving God’s Guidance 
Revivals, Visitations and Moves of God 
Shhh! No Gossip! 

Speak Your Faith * 

The Conquest of the Mind 

The Father’s Love 

The House of God 

The Kingdom of God 

The Mighty Name of Jesus * 

The Night Seasons of Life 

The Power of Commitment* 


Being Spiritually Minded and Earthly Wise 
Biblical Attitude Towards Work 

Breaking Personal and Generational Bondages 
Change* 

Code of Honor 

Divine Favor* 

Divine Order in the Citywide Church 

Don’t Compromise Your Calling* 

Don’t Lose Hope 


Equipping the Saints 
The Presence of God 


The Redemptive Heart of God 
The Refiner’s Fire 


Foundations (Track 1) 

Fulfilling God’s Purpose for Your Life 
Gifts of the Holy Spirit 

Giving Birth to the Purposes of God* 
God Is a Good God 

God’s Word—The Miracle Seed 


How to Help Your Pastor 


The Spirit of Wisdom, Revelation and Power* 


The Wonderful Benefits of speaking in 
Tongues 

Timeless Principles for the Workplace 
: Understanding the Prophetic 

Integrity : 
Water Baptism 

We Are Different* 
Who We Are in Christ 


Women in the Workplace 


Kingdom Builders 
Laying the Axe to the Root 
Living Life Without Strife* 


Marriage and Famil 
క్‌ i Work Its Original Design 





PDF versions of all the above books are available for free download from our church website at 
apcwo.org/books. Many of these books are also available in other languages. To request your free 
copy of these books, please send an email to bookrequest@apcwo.org 


*Available only as PDF 


Also visit our church website for free Audio and Video sermons, Sermon notes 


(apcwo.org/sermons), and many other resources you can use. 


ఆల్‌ పీపుల్స్‌ చర్‌ గురించి 





ఆల్‌ పీపుల్స్‌ చర్చ్‌ (ఎపిసి)లో బెంగళూరు నగరంలో మేము ఉప్పుగా, వెలుగుగా ఉంటూ, 
ఇండియా దేశానికీ, ఇతర [ప్రపంచ దేశాలకూ ఒక స్వరంగా పనిచేయాలని మా దర్శనం. 


ఎపిసి లో సంపూర్ణమైన, రాజీపడని దేవుని వాక్యాన్ని పరిశుద్దాత్మ అభిషేకం, నడిపింపు 
ద్వారా అందించాలన్నది మా దృఢమైన తీర్మానం. మధురమైన సంగీతం, 
సృజనాత్మకమైన బోధన, అత్యంత నైపుణ్యంతో కూడిన వాదనలు, సమకాలీన పరిచర్య 
విధానాలు, అత్యాధునిక సాంకేతిక నెపుణ్యం, ఇవేవీ దైవాభిషేకంతో, పరిశుద్దాత్మ 
సూచనలతో, ఆశ్చర్యకార్యాలతో, సూచక[క్రియలతో, పరిశుద్ధాత్మ వరాల కుమ్మరింపుతో 
(1కొరింథీ 2.45, హాబీ 23,4) కూడిన వాక్య ప్రకటనకు [ప్రత్యామ్నాయాలు కానేరవని 
మేము నమ్ముతున్నాము. మా WararoFo యేను ! మా వస్తువు దేవుని వాక్యం ! మా 
విధానం పరిశుద్దాత్మ శక్తి! మా భారం (ప్రజలు ! మా గమ్యం (BSS పరిపక్వత |! 


మా ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో మా 
కార్యాలయాలు ఉన్నాయి. ఆల్‌ పీపుల్‌] చర్చ్‌బాంచిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే 
సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ wwwapcwoorg/locations . చూడండి, లేక 
contact@apcwo.org. 8 ఒక ఇమెయిల్‌ పంపండి. 





నిన్ను (MWS) BH నీకు తెలుసా? 


సుమారు 2000 సంవత్సరాలకు ముందు, దేవుడు ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాడు. 
ఆయన పేరు AM. ఆయన పరిపూర్ణంగా పాపరహిత జీవితాన్ని జీవించాడు. యేసు 
శరీరధారియిన దేవుడు కాబట్టి, ఆయన చెపినవన్నీ, చేసినవన్నీ మనకు దేవుణ్ణి 
బయలుపరిచాయి. ఆయన మాట్లాడిన మాటలు సాక్షాత్తు GBHVD. ఆయన చేసిన 
పనులన్నీ దేవుని కార్యాలే. యేసు భూమిమీద అనేక అద్బుతాలు చేశాడు. ఆయన 
రోగులను, శ్రమలో ఉన్నవారిని బాగుచేశాడు. ఆయన గుఢివారి కన్నులు తెరిచాడు, 
చెవిటివారికి ఏనికిడినిచ్చాడు, కుంటివారిని నడిపించాడు, ప్రతి విధమైన వ్యాధిని, 
రోగాన్ని స్వస్థపరచాడు. కొద్ది రొప్టిలను అత్యధికంగా చేసి ఆకలితో ఉన్నవారిని 
అద్బుతంగా పోషించాడు, తుపానులను అణచాడు, ఇంకా అనేక అద్బుతకార్యాలు 
చేశాడు. 


ఈ కార్యాలన్నీ దేవుడు మంచి దేవుడనీ, ప్రజలు బాగుండాలని, సంపూర్ణులుగా, 
ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరేవాడనీ బయల్పరుస్తున్నాయి. దేవుడు (పజల 
అవసరాలు తీర్చాలని కోరుతున్నాడు. 


sae దేవుడు మానవునిగా మారి మన లోకంలోకి రావాలని ఎందుకు 
నిర్ణయించుకుంటాడు? యేసు ఎందుకు వచ్చాడు? 


మనందరమూ పాపం చేసి, మనల్ని సృజించిన దేవుని యెదుట అంగీకృతం కాని 
పనులు చేశాము. పాపానికి పర్య్వవసానాలుంటాయి. పాపం దేవునికి మనకు మధ్య 
దాటలేని గొప్ప గోడలాగా ఉంది. పాపం దేవుని నుండి మనలను వేరుచేస్తుంది. మనలను 
సృష్టించిన వానిని ఎరుగకుండా, ఆయనతో అర్థవంతమైన అనుబంధంలో ఉండకుండా 
అడ్ల్గుకుంటుంది పాపం. కాబట్టి మనలో అనేకులు ఈ ఖాళీని అనేకమైన వాటితో 
నింపుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. 


మన పాపానికి మరొక ఫలితం, BHA నుండి శాశ్వతంగా వేరుకావడం. దేవుని 
న్యాయస్థానంలో పాపానికి శిక్ష మరణం. మరణం GOW దేవునితో నిత్యమూ వేరై నరకానికి 
వెళ్ళడం. 


కాని శుభవార్త ఎమిటంకే, మనం పాపం నుండి విడిపించబడి దేవుని దగరకు వెళ్ళగలం. 
"పాపము వలన వచు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన (ప్రభువైన 
క్రీస్తు యేను నందు నిత్యజీవము” అని బైబిల్‌ చెబుతుంది (రోమా 6:23). తాను సిలువ 
మీద మరణించినప్పుడు, సర్వలోక పాపముల కోసం యేను వెల చెలించాడు. 
మూడురోజుల తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు, తనను తాను సజీవునిగా అనేకులకు 
కనపరచుకొని, తిరిగి పరలోకానికి వెళ్ళాడు. 


దేవుడు పేమ, దయగల దేవుడు. ఏ ఒక్కరూ నరకంలో నశించిపోవడానికి ఆయన 
ఇష్టపడడు. అందుకే ఆయన వచ్చాడు. మానవ జాతికంతటికీ పాపం నుండి, దాని 
నిత్యనిక్ష నుండి విడుదల కోసం మార్గాన్ని ఏర్పరచడానికి. ఆయన పాపులను 
రక్షించడానికి వచాాడు- నీవంటి, నావంటి వారిని పాపము నుండి, నిత్వమరణం నుండి 
విడిపించడానికి. 


ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందడానికి, మనం ఒక్క పనిచేస్తే చాలని బైబిల్‌ 
చెబుతుంది- ప్రభువైన యేసు (BY సిలువపై చేసిన కార్యాన్ని స్వీకరించి, 
పూర్ణహృదయంతో ఆయనయందు విశ్వాసముంచడం. 


"ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా 
పాపక్షమాపణ పొందును" (అహా.కా. 10:43). 


"రేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని 
నీ హృదయమందు విశ SHOOS యెడల, నీవు రక్షింపబడుదువు" (రోమా 10:9). 


నీవు కూడా ప్రభువైన యేసు శ్రీస్తునందు విశ్వాసముంచితే, నీ పాపములకు క్షమాపణ, 
OO పాందవచుు. 


ప్రభువైన యేను శ్రీస్తులో ఆయన A కోసం సిలువపై చేసిన కార్యంలో 
విశ్వాసముంచడానికి నిర్ణయం తీసుకోవడానికి సహాయపడే చిన్న ప్రార్థన కింద ఉంది. 
యను d SV BOSD) As) సుకరరచినటు ఉప్పుకొతడాసికి. చ SHs Avvdeo, 
పాపశుద్ది పొందడానికి ఈ [POS సహాయ పడుతుంది. ఈ |పార్థన కేవలం సూచనాత్మకం 
మాతమే. నీ సొంత మాటలలో కూడా నీవు ప్రారించవచుు. 


(వీయమైున యేను ప్రభువా De) నీలువనై నాకోనం WIS కార్యాన్ని ఈ రోజా నాను Go 
చబాసుకున్నాను. Da) నాకోనం మరణభ్‌ంచానై, చీ దుశనవైన SSO) నాకోసం చిందించి, 
నోను క్రమావణ POG? నా పాపాలకు వరిహోరం TOOT. శీలో విణూనముంచోోాడు 
బారి పాపాలకు F MO పొందుతారని బైబిల్‌ చాబుతుంది. 


TH నీలో దిఖానముంబడానికి Ae) నిలువవై నా పాపాల SHO మరణీంచి, తిరిగి 
లోచానని నమ్మి DAD) న్వీకరింబడానికి నోము నిర్టయించుకుంటున్నాయ. నా నతియల 
SE) నను Ded రొంచు కోలోను VES మానన్రుడానడూ SL) SFOSOSO 
నౌనారుగుదునము. నా పొపొలకు క్రమావణ PE TV SOP BODF ON. 


ఈ రోజా Da) నా SO మరణీంచాననే, నా పాపాలకు వరిబోరం TOOTS, మరణం 
గొలిచి తిరిగి BISA, నా పృాదయంలో నమ్మి TWSSS ఒవ్చుకుంటున్నాను OD 
విశ్వానంతో నా పాపాలకు క్రమావణయ, పావఖథిని న్వీకరినున్నాయ. 


Adair OS నోతాలు ! నిన్ను డోమింబుడానికి నిన్ను మరింతగా ఎరగడానిక్‌ DM 
గమకణునిగా జోదింబుడానిక నాకు నహోయం DAV, ఆమేన్‌ 


DOWNLOAD THE FREE APP! 


Search for 


"All Peoples Church Bangalore" 


in the App or Google play stores. 








Available on the ANDROID AP 
0 App Store > Google p 


A daily 5-minute video devotional. 
A daily Bible reading and prayer guide. 


5-minute Sermon summary. 


Toolkit with Scriptures on various topics to build faith and information to 
share the Gospel. 


Resources with sermons, sermon notes, TV programs, books, music and more. 


IF YOU LOVE IT, TELL OTHERS ABOUT IT! 


ఆల్‌ పీపుల్స్‌ చర్‌ 
BOS కాలేజీ & DALY శైయినింగ్‌ సెంటర్‌ 





Bible College 


BOS కాలేజీ & మినిస్టీ శుయినింగ్‌ సెంటర్‌ (ఎపిసిబిసి,, బెంగళూరు, ఇండియా ఆత్మనింపుదల, 
ఆత్మాభిషేకంతో కూడిన ఆచరణాత్మక శిక్షణను అందిస్తూ, విద్యారులను పరిశుదాత్మ యొక్క 
అసామాన్యమైన శక్తితో స్వచ్చమైన సిద్దాంత (ప్రాతిపదికతో, మేధోపరంగా ఉతేజితమైన దేవుని వాక్య 
పఠనంలో శిక్షణ నిస్తుంది. BS స్వభావనిర్మాణం, లోతైన దేవుని వాక్య బోధన, శక్తివంతమైన సూచనలు, 
ఆశ్చర్య కార్యాలు, సూచక[క్రియలు - ఇవన్నీ ప్రభువుతో మనం కలిగి ఉండే సన్నిహిత సంబంధంలో నుండి 
(పవహిస్తాయని మేము నమ్ముతాము. 


ఎపిసి బైబిల్‌ కాలేజీలో స్వచ్చమైన బోధన మాత్రమే కాక ఆచరణాత్మకమైన దేవుని పేమను, పరిశుద్దాత్మ 
అభిషేకం, ఆయన నన్నిధిని, దేవుని సహజాతీత కార్యాలను గురించి నొక్కి చెప్పుబడతాయి. అనేకమంది 
యువతీ యువకులు ఇక్కడ శిక్షణ పొంది, తమ జీవితాలలో దేవుని పిలుపును సంపూర్తి చేయడానికి 
బయటికి పంపబడ్డారు. 


మేము అందించే కోరుులు 


సర్టిఫికెట్‌ ఇన్‌ Aro & క్రిస్టియన్‌ DALY (సి.టిహెచ్‌) లో ఒక సంవత్సరం కోర్సు 
డిప్లొమా ఇన్‌ AKO & క్రిస్టియన్‌ DALY (డి.టిహెచ్‌) లో రెండు సంవత్సరాల కోరు) 
BOOS AS ధియాలజేీ & క్రిస్టియన్‌ DALY (బి.టిహెచ్‌) లో మూడు సంవతరాల కోరు 


వారం అంతా నోమవారం నుండి శుక్రవారం వరకు ఉ. 9.00 నుండి మ. 1.00 వరకు క్లాసులు జరుగుతాయి. 
స్థానికంగా ఉండేవారు, వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నవారు, గృహిణులు ఈ క్లాసులకు హాజరై ఆ తరవాత మ. 
1.00 నుండి తమ పనులకు వెళవచుు. ఇక్కడే నివాసం ఉండాలని కోరే యువతీ యువకులకు పతేకమైన 
హాస్టల్‌ వసతి సౌకర్యం ఉంది. వారం దినాల్లో మధ్యాహ్నం 2 గం. నుండి 5 గం. వరకు విద్యారులు 55 
వర్క్‌లో, ప్రతేేకమైన సెమినార్లు, (WSS, ఆరాధన సమయాల్లో పాల్గొనేలా కార్యక్రమం ఉంటుంది. బయటి 
నుండి వచ్చే విద్యారులకు మధ్యాహ్నం క్లొసులు ఐచిికం. వారాంతంలో [HS విద్యార్థి ఆయా స్థానిక 
సంఘాల్లో పరిచర్య చేయడానికి ప్రోత్సాహం అందిస్తాం. 


ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికీ, కాలేజీ, కార్యక్రమాలు, [ప్రవేశం విధి విధానాలు, బోధనా రుసుము 
మొదలైన వాటిని తాలునుకోడానికీ, దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్‌ చేసుకోడానికి మా వెబ్‌సైట్‌ 
apcwo.org/biblecollege ని దర్శించండి. 


ఎపిసి-బిసి నేషన్స్‌ అసోసియేషన్‌ ఫర్‌ tN 
థియలాజికల్‌ ఎక్రిడికేషన్‌ (నాటా) | an 


CP sor గుర్తింపు పొందినది \ 


SS 
a, 
HF 


0, 


= 
oY 
—F 


SS ivuaae 


= 
నా 


HONS ASS, 


F 
6 
4, 
SS 


X 


Ve yr 
Ne earone,™ 
ee 


if 


అసలు [Ned ఆఫీసుల్లో ఆయా HerY’ HI చేయడం సరైనదేనా అనే 
విషయంలో విభిన్న అభిస్థాయాలు ఉన్నాయి. కొందరు దీనిని సమర్షిస్తే 
మరికొందరు “కుదరదు! (స్త్రీలు తమ ఇళ్లలోనే ఉండాలి గానీ బయటికి 
రాకూడదు” అంటారు. తమ తమ అభిప్రాయాలను సమర్షించుకోడానికి ఆ 
యా వ్యకులు చివరికి లేఖనాలను కూడా ఎత్తి చూపుతారు. 


ఒక (స్తీ యొక్క (ప్రాధమిక పిలుపు తన భర్తకు భార్యగా తన పిల్లలకు తల్లిగా 
ఇంటిని చూసుకొనేదిగా ఉండడం. అలాగని ఒక (స్తీ వ్యాపారం చేయకూడదని 
Bac చెప్పలేదు. BHD వాక్యాన్ని చదివితే వ చరిత అంతట్టిలో 
స్తీలను వారి ఇంటి బయట విభిన్నమైన పదవుల్లో వాడుకున్నాడు. [Yeo 


SOS ఆయా చోట్ల పని చేయకూడదని బైబిల్లో ఎక్కడా నిర్గిష్టంగా 
చెప్పలేదు. బైబిలు వ్యాఖ్యానం ప్రకారం దేవుడు. దేనినైనా నిర్దిష్టంగా 
వ్యతిరేకించక పోతే మనం దాని గురించి ఇతర లేఖనాలేం చెబుతున్నాయో 
పరిశీలించి వాటి పరిధిలో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని అర్థం. 


[REPT ప్రజలెక్కడ ఉన్నారో మీరూ అక్కడ ఉండి వారికి మీ స్వరం 
వినిపించాలనీ, వారికి మీ పేమను వెల్లడి చేయాలనీ దేవుడు కోరుతున్నాడు. 
కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉంచితే ఆ పని స్థలంలో ఒక మార్చు 
తీసుకు రండి. 


C820 రాయిచూర్‌ 


All Peoples Church & World Outreach 

# 319, 2nd Floor, 7th Main, HRBR Layout, 
2nd Block, Kalyan Nagar, Bangalore 560 043 
Karnataka, INDIA 


Phone: +91-80-25452617 
Email: contact@apcwo.org 
Website: apcwo.org 





